


ఒక రోజు సిలనీ అనే అమ్మాయి నీళ్ల కోసం నదికి వెళ్లింది. తన పెద్ద 
నీటి బుర్రలో మెల్లగా నీళ్లు నింపుకుంటోంది. నీళ్లు నింపుతూ ఆమె పాట 
పాడుతోంది. ఆ పాట మాధుర్యానికి చుట్టుపక్కల ఉందే జంతువులు, పక్షులు, 
నీటిలో ఉండే మొసలి, నీటి గుర్రం తమ పనులన్నీ వదిలిపెట్టి వినసాగాయి. 





్య | | 
11. 
(| | 


(శృతి. 





ఆమె అరిచే లోపలే అతడు ఇలా అన్నాడు, “అమ్మాయీ, నువ్వు బాగా 
పాడుతున్నావు. నా మాటలు జాగ్రత్తగా విను. నేను డోలుని కొడుతున్నప్పుడు 
నువ్వు పాట పాడాలి. నేను డోలును కొడుతున్నంతసేపు బాగా పాడుతూనే 
ఉండాలి. నువ్వు పాడటం ఆపావంటే డోలుకి బదులు నిన్ను కొడతాను.” 

సిలనీ భయపడిపోయి అతడు చెప్పినట్టే చేస్తానన్నది. ఆమె ఉన్న డోలుని 
వీపున వేసుకుని అతడు అక్కడి నుండి బయలు దేరాడు. 










కొంచెం దూరంలో, నిలువెత్తు గడ్డిలో డోలుతో ఉన్న ఒక వ్యక్తి కూడా ఆ 
పాట వింటున్నాడు. అతడు మంచివాడు అయి ఉంటే మెదలకుండా ఆ పాట 

విని అక్కడి నుంచి వెళల్లిపోయేవాడు. కానీ, అతడు మంచివాడు కాదు. అతడు 
చెడ్డవాడు, అందుకే అతడి బుర్రలోకి ఒక చెడు ఆలోచన వచ్చింది. సిలనీ తన 
నీటి పాత్రను నింపుకునే సమయానికి చప్పుడు చెయ్యకుండా వెనకగా వచ్చి, 

ఆమె కంటే పెద్దగా ఉన్న డోలులోకి ఆమెను తోసేశాడు. 





ఆ రోజు సాయంత్రం అవుతుండగా అతడు ఒక ఊరు చేరుకున్నాడు. ఆ 
రాత్రికి అక్కడ ఉందనివ్వమని అడిగాడు. 

ఊరి పెద్ద అందుకు ఒప్పుకున్నాడు. దానికి బదులుగా డోలు వాయించి 
ఊరి ప్రజలకు తన రుణం తీర్చుకుంటానన్నాడు. 


“బూమ్‌! బూమ్‌!” అంటూ అతడు దోలుని వాయించసాగాడు, సిలనీ 
వాడటం మొదలుపెట్టింది. ఊరి ప్రజలు ఆ మధురమైన వాటను వింటూ 
ఉండిపోయారు. 

అతడు డోలు వాయించటం ఆపటంతో, “పాట పాడే డోలుని మళ్లీ 
వాయించవా!” అంటు ఊరి ప్రజలు బతిమాలారు. 


“నెను అలసిపోయాను, నాకు ఆకలిగా ఉంది. ఏమైనా తింటేనేగాని డోలు 
వాయించగలను, ' అని అతడు బదులిచ్చాడు. 





వెంటనే గ్రామస్తులు తమ తోటలలోకి పరిగెత్తారు. గంపలలో 
కూరగాయలు, పళ్లు తీసుకుని వచ్చారు. గుమ్మడికాయలు, చిలకదదుంపలు, 
ఎర్ర చిక్కుళ్లు వంటివాటితో ఎన్నో వంటకాల చేశారు. వాటితోపాటు మెక 
పాలు, తేనెతో చేసిన సారాయి తీసుకుని వచ్చారు. తెచ్చిన అన్నింటినీ అతడు 
ఆవురావురుమంటూ తినేశాడు. అప్పుడు, “బూమ్‌! బూమ్‌!” అంటూ డోలు 
వాయించటం మొదలుపెట్టాడు, సిలనీ పాట పాడసాగింది. ఊరి ప్రజలు 
నిద్రలోకి జారుకునేంతవరకు ఆమె పాడుతూనెే ఉంది. 


ఊరి ప్రజలు వెళ్లిపోయారు. చాలా సేపటి నుంచి పాట 
పాడుతున్నందున సిలనీకి బాగా ఆకలిగా ఉంది. కానీ అతడు ఆ 
అమ్మాయికి తినటానికి అయిదు చిక్కుడు గింజలు మాత్రమె 
ఇచ్చాడు. 


మరునాడు ఉదయం అతడు తన డోలు తీసుకుని 
బయలుదేరాడు. మరో గ్రామానికి చేరుకున్నాడు. ఇక్కడ కూడా 
ముందు ఊళ్లో లాగానే జరిగింది. ఈ ఊరి వాళ్లు అతడికి కోడి 
పులుసు కూడా చేసి పెట్టారు. అంత ఆహారం అతడు తినేసి సిలనీకి 
మాత్రం నాలుగు మెతుకులు పెట్టాడు. అలా ఊరూరు తిరుగుతూ 
ప్రజలకు డోలు పాట వినిపిస్తూ వాళ్లు పెట్టే కుండల కొద్ది ఆహారం 
తింటూ ఉన్నాడు. ఇంత బాగా పాదే డోలుని ఎవరూ చూసి 
ఉండకపోవటంతో అందరూ అతడికి రుచికరమైన వంటలు చేసి 


పెటేవాళ్తు. 
(ఈ) ౧౧ 


అతడు డోలులో ఉన్న సిలనీకి ఈ వంటలన్నీ పెట్టెవా గ్‌ 
ఎంతమాత్రం పెట్టెవాడు కాదు. ఆమె ప్రాణాలతో ఉండి, పాట 
పాడటానికి కావలసిన నాలుగు ముద్దలు మాత్రమే ఆమెకు 
పెట్టెవాడు. 











సిలనీ ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి ఆమె అమ్మా, నాన్నలు 
ఆమెను వెతుక్కుంటూ బయలుదేరారు. నీళ్లతో నిండి ఉన్న నీటి బుర్ర 
తప్పించి ఆ అమ్మాయి ఆనవాళ్లు ఏమీ వాళ్లకి కనపడలేదు. నది ఒడ్డున 
ఉన్న మొసలిని మా అమ్మాయిని తినేశావా అని వాళ్లు అడిగారు. అది తల 
అడ్డంగా ఊపి, ఈదుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. 
















వతు. 


4 





న! 
న్నే 


టి శా 
జా 
టే శో చెట్ల పై కొమ్మల ఆకులను తింటున్న జిరాఫీని, “నీ స్మ 
ర్ట 
థ్‌ 












న్న 


పొడవైన మెడ వల్ల చాలా దూరం వరకు చూడగలుగుతావు... మా 
అమ్మాయిని ఏమైనా చూశావా?” అని అడిగారు. 





అలా ముందుకు వెళుతున్న అమ్మా, నాన్నలకు ఒక ఏను 
కనపడింది. 
“ఓ ఏనుగా... నీవి చాలా పెద్ద చెవులు. మా అమ్మాయి అలికిడి 
నీకు వినపడిందా?” 
ఏనుగు తన తలను అడ్డంగా ఊపి మెల్లగా నడుచుకుంటా 
_ అక్కడినుంచి వెళ్లిపోయింది. 


జిరాఫీ తన తలను అడ్డంగా 
ఊపి ఆకులు తింటూ 
ఉండిపోయింది. 


గడ్డిలో ఉన్న సింహాన్ని వాళ్లు అడిగారు, “పాటలు ఎంతో బాగా 
పాదే మా అమ్మాయిని చూశావా? ఆమెను తినేశావా?” / నో | 
సింహం తన అడ్డంగా ఊపి అక్కడి నుంచి వెళ్లిపోయింది. త్‌. (య్‌ ఆ ళా! 






వాళ్లకి ఒక దుమ్ములగొండి ఎదురయ్యింది. 
“ఎంతో తియ్యగా పాడే మా అమ్మాయి సిలనీ ఎక్కడ ఉందో నీకు 
ఏమైనా తెలుసా? అని వాళ్లు అడిగారు. 

దుమ్ములగొండి వాళ్లను వెక్కిరిస్తున్నట్టు నవ్వి అక్కడి నుంచి 
వెల్లిపోయింది. 





అలా రోజులు, వారాలు గడిచాయి. సిలనీ వాళ్ల అమ్మా, 
నాన్నలు అడవులు, మైదానాలు దాటి ఊరు తరవాత ఊరు 
తిరుగుతున్నారు. వాళ్ల అమ్మాయి గురించి కనపడిన ప్రతి ఒక్కరినీ 
అడుగుతున్నారు. కానీ ఒక్కరు కూడా ఆమె జాడ చెప్ప లేకపోయారు. 
వాళ్ల ఒళ్లంతా దుమ్ము కొట్టుకొనిపోయింది. వాళ్లు ఎంతో నిరాశతో 
ఉన్నారు. 





ఆకలిదప్పులతో ఎంతో అలసిపోయి ఉన్న వాళ్లు ఒక 
సాయంత్రానికి ఒక ఊరు చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడ 
ఉండటానికి అనుమతి అడిగారు. వాళ్లకు అనుమతి ఇస్తూ మరొక 
యాత్రికుడు కూడా ఆ రాత్రికి ఆ ఊళ్లో బస చేస్తున్నాడని చెప్పారు. 
పాదే డోలు ఉన్న వ్యక్తే ఆ యాత్రికుడు. 







“బూమ్‌! బూమ్‌!” అని అతను డోలు వాయించటం 
మొదలుపెట్టగానే అది పాడసాగింది. 


తన ఊరి పరిసరాలలో 
చూసిన అందమైన దృశ్యాల 
గురించి డోలు లోపల ఉన్న హ్‌ 
పాడసాగింది... ఎత్తైన గడ్డిలో 
పరుగులు తీసే జింకలు, అప్పుడే 
పుట్టిన బుజ్జి మేక పిల్లల మెత్తని 
అరుపులు, ఆకాశాన్ని తాకే నీలి 
కొండలు... 


ఈ అందమైన దృశ్యాలను మళ్లీ చూడలేనన్న దుఃఖంతో ఆమె ఆ 
పాటలను ఎంతో విషాదంగా పాడుతోంది. ఆ పాటలు హృదయాలను 


కదిలించి వేస్తున్నాయి. అందరూ ఊపిరి బిగబట్టి మరీ ఈ పాటలు 
వింటున్నారు. 













అప్పుడు ఏమైనా తింటే తప్పించి ఇక డోలు వాయించలేనని అతడు 
చెప్పాడు. అందరూ తమ దగ్గర నుంచి మంచి మంచి ఆహార పదార్ధాలు 
తీసుకుని వచ్చి అతడికి ఇచ్చారు. అతడు వాటన్నింటినీ తింటూ ఉన్నాడు. 

“నాకు దాహంగా ఉంది! పదిమంది తినే అన్నం తిన్న తరవాత 
అతడు అన్నాడు. అప్పుడు ఊరి ప్రజలు అతడికి సొరకాయ బుర్రలతో 
సారాయి తీసుకుని వచ్చారు. సిలనీ వాళ్ల నాన్న అతని పక్కనే కూర్చుని 
అతడి సంగీత ప్రతిభకి పొగుడుతూ ఇంకా తినమని, తాగమని ప్రోత్సహిస్తూ 
ఉన్నాదు. 


డోలు వాయించే అతని పక్కన సిలనీ వాళ్ల అమ్మ కూర్చుని ఉంది. ఆ 
పాట పాడుతున్నది తన కూతురేనని ఆమె గుర్తించింది. ఆమె కళ్ల వెంట 
కన్నీళ్లు మొదలయ్యాయి. బయటపదడవద్దని నాన్న సైగ చెయ్యటంతో ఆమె 
కన్నీటిని దిగమింగింది. ఆమె మౌనంగా పాటను వింటూ ఉంది. పాటల 
కార్యక్రమం అలా చాలా సేపు సాగింది. ఒకదానిని మించి మరొక పాట 
హృదయాన్ని మెలిపెట్టెస్తోంది. 





ఇరవైమంది మనుషులు తాగే సారాయి తాగిన తరవాత అతడు 


పెద్దగా గురకలు పెడుతూ నిద్రపోయాడు. ఊరి ప్రజలందరూ తమ తమ 
ఇళ్లకు వెళ్లిపోయారు. సిలనీ వాళ్ల అమ్మా, నాన్నలు మాత్రం 
నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు. గురకలు పెడుతూ నిద్రపోతున్న డోలు వ్యక్తి 
తప్పించి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరవాత వాళ్లు మెల్లగా 
పాక్కుంటూ డోలు దగ్గరకు వెళ్లారు. డోలు పైన ఉన్న చర్మాన్ని 
విప్పదీశారు. లోపల బక్కచిక్కిపోయి, భయపడుతూ ఉన్న వాళ్ల అమ్మాయి 
ఉంది. 





“బయటకి రా," అని అమ్మ గుసగుసగా అంది. బయటకి 
వచ్చిన కూతురిని తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. 


త్‌ 


ర్‌ 


ట్య గ! 
కాలే 
. టీ 


శీ 





ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ 


న నా ప్రశాంతంగా నిద్రపోయారు. 
అప్పుడు నాన్న కాగడా అంటించుకుని, ఖాళీ డోలుతో అడవిలోకి వెళ్లాడు. 
ఒక పెద్ద చెట్టు తొర్ర దగ్గర మండుతున్న కాగడాని పెట్టాడు. కొంచెం 
సేపటికి పొగకి తట్టుకోలేని లోపల ఉన్న తేనెటీగలు బయటకు వచ్చాయి. 





డోలు ఒక చెట్టు తొర్ర లాగా అనిపించటంతో తేనెటీగలన్నీ 
అందులోకి వెళ్లాయి. సిలనీ వాళ్ల నాన్న వెంటనే దానిని మూసేసి, 
నవ్వుకుంటూ, తిరిగి ఊరిలోకి తీసుకుని వెళ్లాడు. 


తెల్లవారింది. ఊరు వదిలి వెళ్లేముందు డోలు పాట వినిపించమని 
అందరూ అతడిని అడిగారు. పాటల మీదే మనసున్న ఊరి ప్రజలకి అక్కదే ఉన్న 
చిన్నారి సిలనీ మీదకి దృష్టిపోలెదు. 

ఊరి ప్రజలందరూ ఎంతో బతిమాలుతుండటంతో అతడు పొట్ట 
తడుముకుంటూ, “తినటానికి నాస్తా పెడితే డోలు పాట వినిపిస్తాను!” అన్నాడు. 

రాత్రి పెట్టిన దానికంటె ఎక్కువ పెడతామని, బహుమతులు ఇస్తామని ఊరి 
ప్రజలు మాట ఇచ్చి, ఆ పనులు చెయ్యటానికి ముందు ఒక చిన్న పాట 
వినిపించమని అడిగారు. 

అందుకు అతడు ఒప్పుకున్నాడు. 


“బూమ్‌! బూమ్‌!” అంటూ అతడు డోలుని మోగించాడు కానీ 
అందులోంచి పాట ఏమీ రాలేదు. 





“భూమ్‌! భూమ్‌! భూమ్‌!” కోపంతో అతను డోలుని గట్టిగా 
కొట్టాడు. అయినా పాట వినపదకపోవటంతో కొంతమంది నవ్వసాగారు. 


“భూమ్‌! భూమ్‌! భూమ్‌! భూమ్‌! భూమ్‌! భూమ్‌! భూమ్‌! 
భూమ్‌! భూమ్‌!” అతడు డోలుని ఎన్నిసార్లు కొట్టినా, ఎంత గట్టిగా కొట్టినా 
ఏమీ కాలేదు... ఆపాటికి ఊరి ప్రజలందరూ అతడిని చూసి గట్టిగా 
నవ్వసాగారు. అతడు డోలుని కింద పదేశాడు, తన్నాడు, తిట్టాడు... 
అయినా డోలు మౌనంగానే ఉండిపోయింది. 


చివరికి అతడు డోలు తీసుకుని కోపంగా అరుచుకుంటూ ఊళ్లోంచి 


బయటకు వెళ్లాడు, “నువ్వు పాడకపోతే డోలుకి బదులు నిన్ను కొడతానని 
ముందే చెప్పాను. ఇప్పుడు అదే పని చేస్తాను!” అలా అంటూ అతడు ఆ 
అమ్మాయిని కొట్టటానికి డోలు పైన ఉన్న చర్మాన్ని తీసేశాడు. 


అప్పుదు, డోలులో ఉన్న తేనెటీగలు పెద్ద సంఖ్యలో 
ఒక్కసారిగా బయటకు వచ్చాయి! 

“జుమమమమ్‌మ్‌మ్‌... మమ్‌మ్‌మ్‌” అంటూ అవి 
అతడి వెంటపడి కుట్టనాగాయి. ఆ మనిషి మల్లీ ఆ చుట్టుపక్కల 
ఎక్కడా కనపడలేదు. 











ఆ ఊరి ప్రజలు పనులమీద తోటకు వెళ్లటానికి ముందు 
వాళ్లకి మధురమైన, సంతోషకరమైన ఒక పాటను సిలనీ పాడి 
వినిపించింది. వాళ్లు ఆమె తినటానికి రకరకాల పదార్థాలు 
పెట్టారు. ఎంతో కాలంగా ఆకలితో ఉంటున్న సిలనీ ఆ రోజు 
చాలానే తిన్నది. ఊరి ప్రజలు ఆమెకు ఒక పూసల దంద కూడా 
ఇచ్చారు. తరవాత అమ్మా, నాన్నలతో కలిసి సిలనీ తమ ఊరికి 
బయలు దేరింది. 


దక్షిణ ఆఫ్రికాలోని బంటు జాతిలో తిండిపోతైన పిశాచం 
గురించి అనేక కథలు చెపుతారు... వాటిల్లో ఈ కథ ఎంతో 
జనాదరణ పొందింది. జిమ్వి అనే ఈ తిండిపోతుని అనేక 
రకాలుగా వర్షిస్తారు. తన ఆకలిని తీర్చు కోటానికి అతడు ఏ 
రూపమైనా ధరించగలడని చెబుతారు, దుమ్ములగొండి రూపం 
కూడా . ఈ కథలో లాగా అపుడపుడు మానవ రూపంలో 
కూడా వస్తాడు. తిండివోతు, ఆశవోతు అయిన అతడికి చివరికి 
పరాభవం జరగటమే ఈ కథలలో చూస్తాం. 





